వరలక్ష్మి వ్రతం 


(సంపూర్ణ (వ్రతకల్చం,) 

ఈ శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం స్త్రీలకు అత్యంత విశిష్టమైన 
రోజు. ఈ రోజు ఆచరించే వరలక్షీ వ్రతం స్త్రీలకు ఐదవతనాన్ని, అప్టైయిశ్వర్యాలను 
కలగజేస్తుందని నమ్ముతారు. ముత్తయిదువులు శుక్రవారం తెలవారుజామునే లేచి 
శుచిగా స్నానం చేసి పూజామందిరాన్ని అలంకరించుకొని కలశం పెట్టి ఈ వ్రతం 
ఆచరిస్తారు. శ్రావణమాసంలో ఈవ్రతం ఆచరించడంవలన తమ కోరికలు 
నెరవేరతాయని స్తింలు నమ్ముతారు. ఇంతటి పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం వ్రత 
ఏభ్రానల శధాపూజా వీధానం మకో వీరు. 


వ్రత పూర్వ వృత్తాంతం: 


శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం చేసుకునే వ్రతాన్నే వరలక్ష్మి 


(వ్రతమని అంటారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు పాచికలాడారు.ఆ 
ఆటలో పార్వతి ఓడిపోయింది దానితో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ 
వాదులాడుకున్నారు. ఈ వాదాన్ని పరిష్కరించమని పార్వతీ పరమేశ్వరులు చిత్రనేమిని 
కోరారు. ఇరువురి వాదనలూ విన్న చిత్రనేమి పరమేశ్వరుడు గెలిచాడని చెప్పాడు. 
దానితో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమికి కుష్టు రోగం ప్రాప్తించేటట్లు శపించింది... 
చిత్రనేమి పార్వతీదేవిని దీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని అడిగాడు. 
వరలక్ష్మి వ్రతమును శ్రావణ పూర్ణిమ నాటి శుక్రవారం చేసినట్టయితే నీ రోగం 
పోతుందని పార్వతీదేవి శాపవిమోచనం తెలియజేసింది. చిత్రనేమి ఆ విధంగా 
శుక్రవారం వ్రతమును ఆచరించి మేలు పొందాడు. ఈ వరలక్ష్మి (వ్రతమును పార్వతీదేవి 
కూడా ఆచరించగా కుమార న్వామి జన్మించాడు. నందుడు, ఏక్రమార్కుడు ఈ 
వ్రతమును చేసి రాజ్యాలను పొందారని చెబుతారు. ఇది స్థూలంగా వరలక్ష్మి వ్రతం 


పూర్వ చరిత్ర. 


వరలక్ష్మీ పూతా (బారంభరో 
పద్మాసరే పద్మకరే సర్వలోకైక పూజితే, 


నారాయణి ప్రియే దేవి సుప్రతా భవ సర్వదా, 


క్రీరోదార్లవసంభూతే కమలే కమలాలయే, 
సుప్టిరా భవ మే గేహే సురాసురనమస్కృతే, 
వరలక్ష్మి దేవతాం థ్యాయామి. 


తా|| కమలాసనమందు కూర్చుండినదానవు, పద్మము చేత బట్టినదానవు, 
సకల జనులచే కొనియాడబడు విష్ణుదేవుని భార్యవు! పాలకడలి యందు బుట్టిన దానవు, 
దేవాసురలచే నమస్కరింపబడినదానవు, తామర పువ్వుల యందు నివసించు 
దానవునైన ఓ లక్ష్మీదేవి! నీవు మాయెడ నెల్లప్పుడును గ్రైమతో వుండి, నీవు మా ఇంట 
శాశ్వతముగా నుండుము- అని ధ్యానము చేయవలను. 


(వ్రత వఐధానం; 
వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం 
చేసుకోవాలి. ఇంట్లోని పూజ గదిని ఒక మూల మండపాన్ని ఎర్బాటు చేసుకోవాలి. ఈ 
మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం ఎర్బాటు చేసుకోవాలి. 
తోరాలు,అక్షతలు, పసుపు గణపతిని, పూజా సామాగ్రిని సిద్దం చేసుకొని అమ్మవారి 
ఫోటోను మండపంలో వుంచాలి. | 


తోరం ఇలా తయారు చేసుకోవాలి: 


తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు 


రాసుకోవాలి. ఆ దారమునకు ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు 
చేసుకొని సతత వద్ద ఉంచుకోవాలి. 


కావలసిన వస్తువులు: 

పసుపు,కుంకుమ, ఎర్రటి జాకెట్టు బట్ట, గంధము,పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, 
తోరానికి అవసరమైన దారము, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో 
హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి.దీపారాధనకు నెయ్యి. కర్ఫూరం, 
అగరవత్తులు, ఓయ్యము, శనగలు. 


మాజా బఎధభానర్ల 


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌ 
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే 
అని ముందుగా గణపతిని ధ్యానించిన తరువాత ఆచమనం చేయాలి. 
ఓం కేశవాయ స్వాహ: (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి) 
ఓం నారాయణాయ స్వాహా: (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి) 
ఓం మాధవాయ స్వాహా: (చేతిలో నీరు తీసుకుని స్వికరిచాలి 
ఓం గోవిందాయనమ: (చేతులు కడుక్కోవాలి) 
ఓం విష్ణ్టవేనమ: (కళ్లు తుడుచుకోవాలి) 
ఓం మధుసూదనాయ నమః, ఓం (త్రివిక్రమాయ నమః, 
ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, 
ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమ: 
ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమ: 
ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః 
ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమ: 
ఓం ఉపేంద్రాయ నమ: ఓం హారయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమ; 


ఉత్తిష్టంతు భూత పిశాచాః: యేతే భూమి భారకా: 

యేతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. 

అనే శ్లోకాన్ని పఠిస్తూ నాలుగు అక్షతలను వెనక్కు వేసుకోవాలి. 
ఆ తరువాత ఈ కింది మం|[త్రం పఠిస్తూ ప్రాణాయామం చేయాలి 


ఓం భూ: ఓం భువ; 
ఓం సువః: ఓం మహ: 
ఓం జన: ఓం తప: ఓం సత్యం ఓం తత్‌సవితుర్వ రేణ్యం, భర్గో దేవస్య ధీమహి 
ధియోయోనః: ప్రచోదయాత్‌, ఓం మాపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్చవస్సురోమ్‌..... 
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్యారా శ్రీ పరమేశ్వర ప్రిత్యర్థం శుభే శోభనే 
ముహుర్తే అద్యబ్రహ్మణ: ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే 
కలియుగే ప్రధమ పాదే జుంబూ ద్వీపే భరతవర్తే, భరతఖండే, మేరో: దక్షిణదిగ్బాగే 
శ్రిశైలస్య.......(శ్రీ శైలానికి వ్రతం చేసేవారి ఊరు ఎ దిక్కులో ఉందో, ఆ | 
దిక్కుని-ఈశాన్య మైతే, ఈశాన్యమని చెప్పాలి.) ప్రదేశే, కృష్ణా,కావేరీ మధ్య ప్రదేశే (ఎ 
నదుల మధ్య ప్రాతంలో వుంటే ఆ నదుల పేర్లు చెప్పాలి స్వగృహే/ శోభన గృహే 
(సొంత ఇల్లయితే స్వగృహే అని అద్దె ఇల్లయితే శోభన గృహే అని చెప్పాలి) సమస్త 
దేవతా, బ్రాహ్మణ, హరిహర సన్నిధౌ, వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీవిరోధి 
నామ సంవత్సరే దక్షిణాయనే వర్షబుతౌ శ్రావణమాసే శుక్ల పక్షే దశమ్యాయాం, 
భృగువాసరే శుభనక్ష (తే శుభయోగే శుభకరణే ఎవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ, 
శ్రీమత్యా:..... గోత్రస్య.....శర్మణ: ధర్మపత్నీ శ్రీమతీ గోత్రవతీ.......... (గోతంపేరు) 


స్టెర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మార్ధ, 
కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్థం, సత్సంతాన సౌభాగ్య ఫలస్రాప్త వర్గం శ్రీ 
వరలక్ష్మీ దేవతా ముద్దిశ్య, శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పో క్ష విధానేన యావచ్చక్తి 
ధ్యాన ఆవాహనాది షోషశోపచార పూజాం కరిష్యే(అంటూ కుడి చేతి మధ్య వేలుతో | 
నీటిని తాకాలి). 


కలశ పూజ: 
(పూజకు మాత్రమే ఉపయోగించే ఒక గ్లాసును గానీ, పంచపాత్రను గానీ 


తీసుకుని అందులో నీరు పోసి, అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి 
బయట మూడు వైపులా గంధాన్ని రాసి, కుంకుమను పెట్టాలి. ఈ విధంగా చేసి దానిపై 
కుడిచేయినుంచి కింది శ్లోకాన్ని పఠించాలి) 


కలశస్య ముఖే విష్ణు కంఠే రుద సమాశ్రితా: 

మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా: స్థితా: 

కుక్షౌతు స్పాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా 

బుగ్వేదోధ యజుర్వేదోస్సామవేదో హ్యూధర్వణ: 

అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాగ్రితా: 

ఆయాంతు లక్ష్మీ పూజార్గం దురితక్షయకారకాః: 

గంగేచ యమునవైవ గోదావరి సరస్యతీ 

నర్మదే సింధూ కావెరి జలేస్మిన్‌ సన్నిధిం కురు 
అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పముతో ముంచి భగవంతుడిమైన, 
పూజాద్రవ్యములపైన, పూజచేయువారు తలపైన చల్లుకోవాలి. కలశపూజ అనంతరం 
పసుపుతో గణపతిని చేసుకుని, మండపంలో తమలపాకు మైన వుంచి, వ్రతం 
నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిని పూజించాలి. పూజ అనంతరము అక్షతలు 
తలమీద వేసుకోవాలి అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. 


వరలక్ష్మీ సాక (బారంభంః 


ధ్యానస్తుతి: 

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే 
నారయణ ప్రియే దేవీ సుపీతా భవ సర్వదా 
ధ్యానం; క్రీరోదార్థవ సంభూతే కమలే కమలాలయే 
సుస్టిరా భవమే గేహేసురాసురనమస్కృతే 

శ్రీ వరలక్షీ ] దేవతాయై నమ: ధ్యాయామి 
(అమ్మవారి కలశం ముందు పుష్బాలు ఉంచి నమస్కరించాలి) 
ఆవాహనం; 

సర్వమంగళమాంగల్యే విష్టువక్ష స్టలాలయే 
ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా 
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమ: ఆవాహయామి 
(కలశం ముందు అక్షతలు వేయాలి 


రత్నసింహాసనం: 

సూర్యాయుత నిభ స్పూ ర్తీ స్పురద్రత్న విభూషితే 

సింహాసనమిదం దేవీ స్టీయతాం సురపూజితే 

శ్రీ వరలక్ష్మీ దేవతాయె నమ: నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. 
(అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి). 


అర్హ్యం: 

శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం 

అర్హ్యం దాస్యామితే దేవీ గృహాణ సురపూజితే 

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమ: అర్హ్యం సమర్పయామి. 

(ఉద్ధరిణతో నీటిని అమ్మవారికి చూపించి ముందున్న అర్హ్య పాత్రలో వేయాలి) 


వాద్యం: 

సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం 
పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే 

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమ: పాద్యం సమర్పయామి 
(అర్హ్య పాత్రలో ఓ ఉద్ధరిణడు నీటిని వేయాలి) 


ఆచమనీయం: 

సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం 

గృ హాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే 

శ్రీ వరలక్షీ దేవతాయై నమ: శుద్దాచమనీయం సమర్పయామి 
(అర్హ్య పాత్రలో ఓ ఉద్ధరిణడు నీటిని వేయాలి. 


పంచామృత స్నానం: 
పయోదధిఘృతో పేతం శర్కరా మధు సంయుక్తం 
పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే 


శ్రీ వరలక్ష్మి దేవతాయై నమ: పంచామృత స్నానం సమర్పయామి 
(తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద వేయాలి) 


శుద్దోదక స్నానం: 

గంగాజలం మయానీతం మహో లేక శిర:స్థితం 

శుద్దోదక స్నానం మిదం గృహాణ విధుసోదరి 

శ్రీ వరలక్షీ 3 దేవతాయై నమ: శుద్దోదక స్నానం సమర్పయామి 
(తమలపాకుతో కొన్ని చుక్కలు నీటిని కలశం మీద చిలకరించాలి) 
స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి. 

(అర్హ్య పాత్రలో ఓ ఉద్ధరిణడు నీటిని వేయాలి) 


వస్తం౦: 

సురార్చితాంఘియుగళేదుకూల వసన(ఫపియే 

వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే 

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమ: వస్త్రయుగ్మం సమర్పయామి 
(అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి.) 


ఆభరణం; 

కేయూరకంకణ దివ్యే హారనూపుమెఖలా: 

విభూషణాన్యమూల్యాని గృహాణ బుషి పూజితే 

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమ: అభరణాని సమర్పయామి. 

(పువ్వ్చూలు ఉంచాలి) 

ఉపవీతం: 

తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం 

ఉపవీతమిదం దేవి గృహణత్వం శుభప్రదే 

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమ: ఉపనవీతం సమర్పయామి 

(దూదితో చేసిన సూత్రం చివరల్లో గంధం రాసి కలశానికి హారంలో అంటించాలి). 


గంధం: 

కర్ఫూరాగరు కస్తురీ రోచనాది భిరన్వితం 

గంధం దాస్యామ్యహం దేవి ప్రత్యర్థం ప్రతిగుహ్యతామ్‌ 

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమ; గంధం సమర్పయామి (కలశం పై గంధం చిలకరించాలి). 
అక్షతలు: 

అక్షతాన్‌ ధవళాన్‌ దేవీ శాలియాన్‌ స్తండులాన్‌ శుభాన్‌ 

హరిద్రాకుంకుమో పేతాన్‌ గృహ్యతామబ్ది పుత్రకే 

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః అక్షతాన్‌ సమర్పయామి (అక్షతలు వేయాలి). 


పుష్టుం: 

మల్లీకా జాజి కుసుమై శృంపకై ర్వకుకై స్తథా 
శతపతైంశ్చ కల్తా రై: పూజయామి హరిప్రియే 

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పుమై: పూజయామి 
(అమ్మ వారి కలశం ముందు పుష్పం ఉంచాలి). 


అధథాంగపూజ: 

(పుష్పాలు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి) 
ఓం చంచలాయి నమః - పాదౌ పూజయామి, 

ఓం చపలాయై నమ:- జానునీ పూజయామి, 

ఓం పీతాంబరధరాయై నమ:- నాభిం పూజయామి, 
ఓం మదనమాత్రేనమ: - స్తనౌ పూజయామి, 

ఓం కంబుకంరై ౪ నమః: -కంఠం పూజయామి, 

ఓం సుముఖయైనమ: - ముఖం పూజయామి, 

ఓం సునేత్రాయెనమ: - నేత పూజయామి, 

ఓం రమాయైనమ: - కర్ణ పూజయామి, 

ఓం కమలాయైనమ: -శిర: పూజయామి, 

శ్రీ వరలక్ష్మి నమః: -సర్వాణ్యంగాని పూజయామి. 


శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామ పూజ: 
(పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి) 
(పతి పేరునకు చివర “నమ: అనుకొనవలను) 


ఓం (ప్రకృత ఓం కమలాయి 

ఓం ఎకృళ్రై ఓం కాంతాయై 

ఓం ఎద్యా యై ఓం క్ష్రమాయెై 

ఓం సర్వభూతహితప్రదాయె ఓం క్షీరోదార్ణవ సంభవాయె 
ఓం (శద్దాయి ఓం అను[గ్రహ(ప్రదాయై 
ఓం విభూత్రై ఓం బుద్ద 

ఓం సురఖ్యా ఓం హా 

ఓం పరమాత్మికాయై ఓం హరివల్లభాయై 

ఓం వాచే ఓం అశోకాయై 

ఓం పద్మాలయాయెై ఓం అమృతాయై 

ఓం పద్మాయె ఓం దీపాయె 

ఓం శుమ్యై ఓం లోక శోక వినాశిన్యై 
ఓం స్వాహాయై ఓం ధర్మ సలయాయె 
ఓం స్వధాయై ఓం కరుణాయి 

ఓం సుధాయె ఓం లోకమారతే 

ఓం ధన్యాయి ఓం పద్మ ప్రియాయై 
ఓం హిరణ్మ య్య ఓం పద్మ హస్తాయి 
ఓం కై ఓం పద్మా క్ష 

ఓం నిత్యపుష్టాయె ఓం పద్మ సుందరై $ 
ఓం విభావరై 5 ఓం పద్మోదృవాయెై 
ఓం ఆదిత్యై ఓం పద్మ ముఫై 
ఓం దితై్య ఓం పద్మనాభ ప్రియాయై 
ఓం దీపాయె ఓం రమాయై 

ఓం వసుధాయై ఓం పద్మమాలాధరాయి 


ఓం వసుధారిణ్యె ఓం దేవ్యై 


ఓం పద్మి న్యై 

ఓం పద్మగంధిన్యై 
ఓం పుణ్యగంధాయి 
ఓం సుప్రసన్నాయి 
ఓం |ప్రసాదాభిముఖీయి 
ఓం (పభాయె 

ఓం చం[దవదనాయి 
ఓం చం[దాయి 

ఓం చంద్ర సహోదరై $ 
ఓం చతుర్చుజాయి 
ఓం చంద్రరూపాయొ 
ఓం ఇందిరాయి 

ఓం ఇందుశీతలాయై 
ఓం ఆహ్లాదజననై$ 
ఓం పుష్ట్యై 

ఓం శివాయె 

ఓం శివకర 

ఓం సత్య 

ఓం వమలాయై 

ఓం వశ్వజననై ౮ 

ఓం తుష్టయే 

ఓం దారిద్య్యనాశిన్యై 
ఓం ప్రతి పుష్కరిణ్య 


ఓం శాంతాయ 


ఓం శుక్షమాల్యాంబరాయై 


ఓం శ్రియె 
ఓం భాస్కర 
ఓం టల్యనిలయాయి 


ఓం వరారోహాయె 

ఓం యశస్వి న్యై 

ఓం వసుంధరాయి 

ఓం ఉదారాంగాయై 

ఓం హరిఖ 

ఓం హేమమాలిన్యై 

ఓం ధనధాన్యకరై § 

ఓం సిద్దయే 

ఓం స్తంఐసౌమ్యా యె 

ఓం శుభప్రదాయె 

ఓం నృపవెశ్మగతానందాయై 
ఓం వరలక్షి్మ$ 

ఓం వసు ప్రదాయ 

ఓం శుభాయై 

ఓం హిరణ్య వ్రాకారాయై 
ఓం సముద్ర తనయాయె 
ఓం జయాయె 

ఓం మంగళాయై 

ఓం దేవ్యై 

ఓం విష్టువక్ష స్థల స్థితాయె 
ఓం విష్టుపత్తై్య 

ఓం ప్రసన్నాక్ష్య 

ఓం స్ట... సమాగితాయి 
ఓం దారిద్యూ ధ్వంసిన్యు 
ఓం దేవ్యై 

ఓం సర్వోపద్రవ వారిణ్యై 
ఓం నవదుర్గాయి 

ఓం మహాకాళ్యై 


ఓం [బహ్మ ఎఏష్టు శివాత్మికాయి 

ఓం |(త్రీకాలజ్ఞాన సంపన్నాయి 

ఓం భువనెశ్వ రై 

ఓం శ్రీ దేవ్యై 

లక్ష్మ ప్లోత్తర శతనామ పూజాం సమర్పయామి ఇతి శ్రీ లక్ష్మ ప్లోత్తర శతనామావళి: 
సమాప్తా 

భాం? 

దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ సుమనోహరం 
ధూపం దాస్యామి దేవేశి శ్రీ వరలక్ష్మి గృహాణత్వం 

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమ: - ధూపం సమర్పయామి! 
దీహీంః 

ఘృతాక్తవర్తి సంయుక్త మంధకారవినాశకం 

దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితాభవ 

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః దీపం సమర్పయామి! 
నైవేద్యం: 

నైవేద్యం షడ్రసోపేతం దధి మధ్యాజ్య సంయుతం 
నానా భక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే 

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః: నైవేద్యం సమర్పయామి! 
పానీయరః 

ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పువాసితం 

పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం 

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పానీయం సమర్పయామి! 
తాంబూలం: 

పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దకైర్యుతమ్‌ 

కర్ఫూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం 
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః తాంబూలం సమర్భయామి! 


నీరాజనం; 

నీరాజనం మయానీతం కర్పూరేణ సమన్వితం 

తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్టువల్లఖ 

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః నీరాజనం సమర్పయామి. 
మంత్రపుష్పం; 

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే 

నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా 

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమ: అష్టోత్తర మంత్రపుష్పం సమర్పయామి! 
ప్రదక్షిణ నమస్కారాన్‌: 

యానికానిచ వావాని జన్మాంతర కృతానిచ 

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే, ప్రదక్షిణం సమర్పయామి! 
నమస్తే లోకజననీ నమస్తే విష్ణు వల్లభే 

పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః; 

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమ: ఆత్మ ప్రదక్షిణ నమస్కారామ్‌ సమర్పయామి! 
అథ తోరగంధి సాక 

కమలాయాయ నమ:  ప్రథమ[గంధిం పూజయామి 


రమాయాయ నమ; ద్వితీయ గ్రంధిం పూజయామి 
లోకమా[లే నమ: తృతీయ [గ్రంధిం పూజయామి 
విశ్వజనన్యై నమః చతుర్ధ గ్రంధిం పూజయామి 
మహాలక్షి నమః పంచమ (గంధిం పూజయామి 
క్రీరాబ్టి తనయాయ నమ: షష్టి గ్రంధిం పూజయామి 
విశ్వసాక్షి త్రై నమః: సప్తమ (గంధిం పూజయామి 


చంద్ర సోదరైg నమ: అష్టమ (గ్రంధిం పూజయామి 
హరివల్లభాయి నమ: నవమ (గంధిం పూజయామి 


ఈ క్రింది మంత్రము చదువుతూ కుడిచేతికి తోరం కట్టుకోవలసినది. 


తోర బంధన మంత్రం: 

బథ్నామిదక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం 

పుత్రపౌత్రాభి వృద్దించ మమసౌఖ్యం దేహిమే రమే 

(ఈ మంత్రము పఠనము చేయుచు కుడిచేతికి తోరము కట్టుకొనవలయును) 


వాయన ఎధ్‌ః 

ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తిత: 
దాతవ్యం ద్యాదాశాపూరం వాయనం హి ద్విజాయతే! 
వాయనదానమం|[తం: 


ఇందిరా (ప్రతిగృహ్పాతు ఇందిరా వైదదాతిచ 
ఇందిరాతార కోభాభ్యా మిందిరాయై నమో నమః! 
ఇతి పూజా విధానం సంపూర్ణం 

(పూజా విధానం సంపూర్ణం) 


శ్రీ వరలక్ష్మి వ్రత కథా ప్రారంభం: 

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు మునులరా! 
స్తీంలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి 
చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్దగా వినండి. 
పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి, 
ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోతములతో పరమశివుడి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర 
ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి “నాథా! స్తీ9లు 
సర్వసాఖ్యములు పొంది , పుత్ర పౌ(త్రాభీవృద్దిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని 
చెప్పండి” అని అడిగింది. అందుకా త్రినేత్రుడు “దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల 
శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో 
రెండవ శుక్రవారంనాడు ఆచరించాలి.” అని చెప్పాడు. అప్పుడు పార్వతీ దేవి “దేవా! 
ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు. ఈ వ్రతాన్ని ఎలా చేయాలో 


వివరంగా చెప్పండని కోరింది. “కాత్యాయనీ! పూర్వకాలంలో మగధ దేశంలో 
విష్ణుకుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో 
రమణీయంగా ఉండేది. ఆపట్టణంలో చారుమతి అనే ఒక బ్రహ్మణ స్తీ) ఉండేది. అమె 
సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతః 
కాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తి 
చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిసూ ఉండేది 


వరలక్ష్మి నాక్షా తారం! 

వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలో 
చారుమతికి కలలో సాక్షా త్కారించింది. “ఓ చారుమతీ.. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి 
ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలు 
ఇస్తానని” చెప్పి అంతర్జానమైంది. చారుమతి చాలా సంతోషించింది. “హే జననీ! నీ 
కృవాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా 
మన్నలను పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు 
కలిగింది.” అని పరిపరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి 
మెల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియచెప్పింది. 
వారు చాలా సంతోషించి, చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. 
ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే 
శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్తే)లందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం 
చేసి పట్టు వస్తాంలు ధరించి చారుమతి గృహనికి చేరుకున్నారు. చారుమతి తన 
గృహంలో మండపం ఎర్పరచి ఆ మండపం వై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, 
జువ్వి, మరి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్బాటు చేసి 
వరలక్ష్మి దేవిని సంకల్చవిధులతో “సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే 
త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే” అంటూ ఆహ్వానించి ప్రతిష్టించుకన్నారు. (శక్తి 
కొలదీ బంగారు, వెండి, రాగి, మట్టి మూర్తులను ప్రతిష్టించుకోవచ్చు) అమ్మవారిని 
షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల 
తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. 


ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును 
జేయవచ్చును. అట్లు చేసినచో సర్వసౌభాగ్యములును కలిగి సుఖముగానుందురు. ఈ 
కథను వినువారలకు, చదువువారలకు వరలక్ష్మి (వత ప్రసాదము వలన సకల సుఖములు 
కలుగును. 


మంగళహారతి: 
రమణికి మంగళమనరే. 
కమలనయనకు నిటురమణమదకుంజరయానకూ 
సాధు సుకృత నిదానకు సిరులనింపు బింబాననకు 
కరకమలముక్త భక్తాఖిమానికి || రమణికి॥। 
లలితపల్లవపాణికి నీలజలధర నిభ వేణికి, 
జలలోచను రాణికి సాధుగుణ శ్రేణికి 
కలుము లీనెడి మొలకనవ్వులు 
కులుకు కలికికి తలిరుబుణికి || రమణికి! 
సారసదళనేత్రకు సౌమ్యాధరకు శోభనగా ప్రికి 
భూరికరుణా ధా|తికి సమజితామైత్రికి, 
సకల దురితాలవి|త్రికి క్షీరసాగర పుతికి || రమణికి॥। 
రమకు, పోషితాశితలోకకు 
శ్రీఘ్రముగనీయవే రత్న వధూమణికి 
పోషితాశితలోకాలకూ దురితావనదాహకు, 
శేషదాసాన సరోరుహ శ్రీ కరవార్డి 
గమనలోలకు రమకు రమణికి మంగళమనరే. 


తక సోత్రం: 


శ్లో! లక్తీ్మం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం 
దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం 
శ్రీ మన్మందకటాక్ష లబ్ద విభవ ద్య్కుహంద్ర గంగాధరాం 
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్‌ 


నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి, 
సర్వపాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే 


సర్వజ్జే సర్వవరదే సర్వదుష్ట భయంకరి, 
సర్వపాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే 


సిద్ది బుద్ది ప్రదే దేవీ భుక్తి ముక్తి ప్రదాయినీ, 
మంత్రమూర్తే సదాదేవీ మహాలక్ష్మి నమోస్తుతే 


ఆద్యంత రహితే, దేవీ ఆదిశక్తి మహేశ్వరీ, 
యోగజ్జే యోగసంభూతే మహాలక్ష్మీ నమోసుతే 


స్థూల సూక్షే మహారౌదే మహాశక్తి మహోదరే, 
మహాపాహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే 


పద్మాసన స్థితే దేవీపరబహ్మ స్వరూపిణీ, 
పరమేశీ జగన్మాత ర్మహాలక్ష్మి నమోస్తుతే 


శ్వేతాంబర ధరే దేవీ నానాలంకార భూషితే, 
జగస్థితే జగన్మాత ర్మహాలక్తీ 4 నమోస్తుతే 


మహాలక్ష్మ ష్టకం సోత్రం యః పలేద్భ క్తిమాన్నర:, 
సర్యసిద్దిమవాష్నోతిరాజ్యం ప్రాప్నోతి సర్వదా 
ఏకకాలే పరేన్నిత్యం మహాపాపవినాశనమ్‌ 
ద్వికాలం య: పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితమ్‌ 
(త్రికాలం య: పఠేన్నిత్యం మహాశతృ వినాశనం 
మహాలక్ష్మీ రృవేన్నిత్యం ప్రసన్నావరదా శుభా 
ఇత్యింద్రకృత మహాలక్ష్మ ష్టకస్తవం సంపూర్ణం. 


ఫలశ్రుతి: సర్వసంకటనాశనము, ఇష్టకామ్యార్ధ సిద్ది, ఉదోంగలాభం, రాజభోగం, 
సర్వవాపవినాశనము, అష్టయిశ్వర్య ప్రాప్తి. 


